మాయదారి మోసగాడు 


ఫిల్యాండ్జానపద కథ 

మోలి , తెలుగు : కె. సురేష్ 


మాయదారి మోసగాడు 


ఫిల్యాండ్జానపద కథ 

మోలి , తెలుగు : కె. సురేష్ 


అనగా అనగా ఒకఊళ్లోరంగయ్య అని ఒక 
మాయలోడు ఉండేవాడు . అందరూ అతడిని మాయదారి 
రంగయ్య అనేవాళ్లు . మనుషులను వెర్రివాళ్లను చేస్తాడని 
రంగయ్యకి పేరు . 

అదే ఊళ్లోమల్లయ్య అని ఉండేవాడు . రంగయ్య తనని 
మాయచెయ్యలేడని అతని అభిప్రాయం. 


మల్లయ్య ఎప్పుడూ ఒక పెద్ద మేక మీద కూర్చుని 
తిరుగుతుండేవాడు . అందుకే అందరూ అతడిని మేకల మల్లయ్య అనేవాళ్లు . 
ఒకరోజు మేకల మల్లయ్యకి మాయదారి రంగయ్య కనిపించాడు . అప్పుడు 
అతడు ఒక చెట్టుకి ఆనుకుని నిలబడి ఉన్నాడు. 

“ రంగయ్య, నువ్వు మాయలోడివి అన్నది నిజమే,” అన్నాడు మేకల 
మల్లయ్య . “కానీ, నువ్వు నన్ను మాయచెయ్యలేవు ! " 

“ నిన్ను మాయచెయ్యగలను , ” రంగయ్య అన్నాడు , 
“కానీనా మాయల సంచిని ఇంటి దగ్గర మరిచిపోయి వచ్చాను. ” 


“ అయితే వెళ్లి నీమాయల సంచిని తొందరగా తీసుకునిరా . ఎవరు 
ఎవరినిపిచ్చివాడు చేస్తారో చూద్దాం ! ” అన్నాడు మేకల మల్లయ్య . 

“ ఇప్పుడు ఆ పని చెయ్యలేను, ” రంగయ్య అన్నాడు , “ ఈ చెట్టు 
పడిపోకుండా తన్నిపెట్టి నిలబడి ఉన్నాను. నేను వెళ్లిపోతే ఈ చెట్టు 
పడిపోతుంది . ” 


చెట్టుకు తన్ని పెట్టి నిలబడిన మేకల మల్లయ్య అలసిపోయాడు , 
కానీరంగయ్య తన మాయల సంచితో తిరిగిరాలేదు . 


“ నీమాయల సంచి తెచ్చేదాకా ఈ చెట్టు పడిపోకుండా నేను 
నిలబడతాను, ” అన్నాడు మేకల మల్లయ్య . మల్లయ్య చెట్టుకు ఆనుకుని 
నిలబడిన తరవాత రంగయ్య అతడి మేకని తీసుకుని ఇంటికి 
బయలుదేరాడు . 


చివరికి విసుగుపుట్టి మేకల మల్లయ్య అక్కడి నుంచి 
బయలుదేరాడు. అతడు పక్కకు తొలగినా చెట్టు పడిపోకపోవటం చూసి 
ఆశ్చర్యపోయాడు . “ రంగయ్యా, నన్ను ఒకసారి మేసం చేశావు,కానీ 
మళ్లీచెయ్యలేవు , ” అనుకున్నాడు మేకల మల్లయ్య . 

రంగయ్యని , తన మేకని వెతుక్కుంటూ అతడు ఊరివైపుకి 
పరిగెత్తాడు . 


దారలో మేకల మల్లయ్యకి ఒక మడుగు కనిపించింది . 
రంగయ్య ఆ మడుగులోకి ఒక మేక తోలు విసిరేశాడు . అది మడుగు 
మధ్యలో తేలుతోంది .దానిని చూసిన మేకల మల్లయ్య ఇలా 
అనుకున్నాడు , 

“ నా మేక మడుగులో ఉన్నట్టు ఉంది ! ” 
అతడు తనకోటు, బూట్లు తీసేసి మడుగులోకి దిగాడు . 


మేకల మల్లయ్య మడుగు మధ్యకి చేరుకున్న తరవాత 
చెట్ల మధ్యదాక్కున్న మాయదారి రంగడు మేకతో బయటకు 
వచ్చాడు . 

మేకల మల్లయ్యకోటు, బూట్లు తీసుకుని అతడు 
ఊరివైపుకి వెళ్లాడు . 


AMAM 


తనకోటు, బూట్లు కూడా పోవటం చూసి మేకల మల్లయ్య 
అరిచాడు , “రంగయ్య నన్ను రెండుసార్లు మోసం చేశాడు , 

కానీ 
ఇంకోసారి చెయ్యలేడు . ” 


కొంచెం దూరం వెళ్లిన తరువాత అతడికి తన బూట్లలో ఒకటి 
కనపడింది . “ ఒక బూటుతో ఏం ప్రయోజనం, రెండు బూట్లు ఉంటే 
బాగుండేది ,” అనుకున్నాడు మేకల మల్లయ్య . 


ఆ బూటుని అక్కడే వదిలేసి మళ్లీనడవసాగాడు . 


రంగయ్యని , తన మేక ,కోటు , బూట్లని వెదుకుతూ ఊరివైపుకి 
వెళ్లాడు మేకల మల్లయ్య. 


కొంత దూరం వెళ్లన తరవాత మేకల మల్లయ్యకి రెండవ బూటు 
కనపడింది .దానిని తీసుకుని మొదటి బూటుకోసం వెనక్కి వెళ్లాడు . 
అయితే అది అక్కడ లేదు , మాయదారి రంగయ్య ఆపాటికేదానిని 
తీసేశాడు . 


చివరికి మాయదారి రంగయ్య ఇంటికి మేకల 
మల్లయ్య చేరుకున్నాడు . 

అతడురావటం చూసిన రంగయ్య ఒక సంచిలోంచి 
కుందేలుని తీసి తన భార్యకి ఇచ్చాడు . 


మేకల మల్లయ్య తనపిడికిలి బిగించి గట్టిగా అరిచాడు , “ రంగయ్యా, 
నన్ను మూడుసార్లు మోసం చేశావు. 

కానీఇక నన్ను చచ్చినా మోసం 
చెయ్యలేవు . ” 


తరవాత పరిగెత్తుకుంటూ వెళ్లిమిద్దెగదిలో 
దాక్కున్నాడు . 


ఆ తరవాత అతడు రంగయ్యని , తన మేక ,కోటు , బూటుని 
వెతుక్కుంటూఊళ్లోకి వెళ్లాడు . 


చేతిలో కుందేలుతో రంగయ్య భార్య తలుపు తీసింది . 
“ రంగయ్య ఇంట్లో ఉన్నాడా ? ” మేకల మల్లయ్య అడిగాడు . 

“ లేడు , ” రంగయ్య భార్య బదులిచ్చింది , “ ఆయన అడవికి 
వెళ్లాడు . మీరు లోపలికి రండి . ఈ కుందేలుతో అతడికి కబురు 
పెడతాను. ” 


మిద్దెగదిలో ఉన్న రంగయ్యకి కుందేలుని ఇచ్చి 
వెంటనే మేకల మల్లయ్య దగ్గరికి ఆమెతిరిగి 
వచ్చింది . 


అలా అంటూ కుందేలును తీసుకునిలోపలికి వెళ్లింది . 


కొంచెం సేపటికి మాయదారి రంగయ్య కుందేలుతో ఇంటికి 
వచ్చాడు . “ ఈ కుందేలుపిలవడంతో పరుగు , పరుగున 
వచ్చాను ,” రంగయ్య తన భార్యతో చెప్పాడు . 

ఆ కుందేలు వంక మేకల మల్లయ్య ఆశ్చర్యంగా 
చూస్తున్నాడు . 


“ నీదగ్గర అద్భుతమైన కుందేలు ఉంది , ” మేకల మల్లయ్య 
అన్నాడు . “దానిని నాకు అమ్ముతావా ? ” 

“ నీకు కావాలంటే 25 బంగారు నాణాలకు దీనిని 
కొనుక్కోవచ్చు , ” రంగయ్య అన్నాడు 

మేకల మల్లయ్య ఆ డబ్బులు ఇచ్చాడు , మాయదారి రంగయ్య 
అతడికి కుందేలుని ఇచ్చాడు . 

ఆ కుందేలుని తీసుకుని మేకల మల్లయ్య సంతోషంగా ఇంటికి 
వెళ్లాడు . 


ఇంటికి వెళ్లిన తరవాత మేకల మల్లయ్య పాయసం 
కాయమని తన భార్యకి చెప్పాడు . 

"కట్టెలు కొట్టటానికి నేను అడవికి వెళుతున్నాను .పాయసం 
తయారైన తరవాత కుందేలుని వదిలి నన్నుపిలవమని చెప్పు , ” 
అన్నాడు . 


గొడ్డలి తీసుకుని మేకల మల్లయ్య అడవికి వెళ్లాడు .చాలాసేపు 
కట్టెలు కొట్టాడు . అతడుబాగా అలసిపోయాడు , ఇంకా కట్టెలు కొట్టే ఓపిక 
లేదు . అయినా అతడికోసం కుందేలురాలేదు . 

చివరికి అతడే ఇంటికి తిరిగి వెళ్లాడు . “ నన్నుపిలవటానికి ఆ 
కుందేలుని ఎందుకు పంపించలేదు ? ” అతడు భార్యను అడిగాడు . 

“నిన్నుపిలుచుకుని రమ్మని కుందేలుని తలుపు బయట 
వదిలాను. అయితే అది నేరుగా మాయదారి రంగయ్య ఇంటివైపు 
పరిగెత్తింది , ” అతడి భార్య బదులిచ్చింది . 


మేకల మల్లయ్య మళ్లీపిడికిళ్లు ఝుళిపించి గట్టిగా 
అరిచాడు, “ రంగయ్యా , నన్ను నాలుగుసార్లు మోసం చేశావు , 
కానీఈసారి మేసం చెయ్యలేవు. ” 

తన మేక ,కోటు, బూటు , డబ్బులురాబట్టుకోటానికి అతడు 
మాయదారి రంగయ్య దగ్గరకు బయలుదేరాడు . 


మేకల మల్లయ్య తన ఇంటి వైపుకిరావటం చూసిన 
రంగయ్య కొన్ని వెండి నాణాలు తీసుకుని గర్రపుశాల దగ్గరకు 
పరిగెత్తాడు . 

ఆ నాణాలను గుర్రం తోకలో దాచిపెట్టాడు . 
తరవాత గుర్రానికిగోధుమలు తినిపించసాగాడు . 


“ ఎందుకో ఇప్పుడే చూపిస్తాను ,” అన్నాడు రంగయ్య . 

ఒక కర్రతో గుర్రాన్ని కొట్టాడు మాయదారి రంగయ్య. గుర్రం 
తన తోకను విదిలించటంతో వెండి నాణాలు కిందపడసాగాయి . 


“ రంగయ్య ఇంటి దగ్గర ఉన్నాడా ? ” అని అతడి భార్యని 
అడిగాడు మేకల మల్లయ్య . 

“ గుర్రపుశాలలో ఉన్నాడు , ” అని రంగయ్య భార్య 
బదులిచ్చింది . 

మేకల మల్లయ్య గుర్రపుశాలకి వెళ్లేసరికి మాయదారి 
రంగయ్యదానికిగోధుమలు తినిపిస్తున్నాడు . 


అలా వెండి నాణాలు పడుతుండటం చూసిన మేకల 
మల్లయ్యకి నోటివెంట మాటరాలేదు . 


“ గుర్రానికి ఖరీదైనగోధుమలు తినిపిస్తున్నావేమిటి ? ” 


- 


" 


“ నీ గుర్రం అద్భుతమైనది , ” అన్నాడు మేకల మల్లయ్య , 
“దానిని నాకు అమ్ముతావా ? ” 
“ దీని వెల 50 బంగారు నాణాలు , ” అన్నాడు రంగయ్య . 

మేకల మల్లయ్య 50 బంగారు నాణాలు ఇవ్వటంతో అతడికి 
గుర్రాన్ని అప్పగించాడు మాయదారి రంగయ్య . 


ఇంటికి చేరుకున్న తరవాత , “ చూడు , ఎంత అద్భుతమైన 
గుర్రాన్ని తెచ్చానో ! ” అన్నాడు మేకల మల్లయ్య . 

అలా అంటూ గుర్రాన్ని కర్రతో కొట్టాడు. గుర్రం తన తోకను 
విదలించింది కానీ 
దాని నుంచి వెండి నాణాలు ఏమీ 
రాలి పడలేదు . 

మేకల మల్లయ్య మరోసారి తన నెత్తిని కొట్టుకున్నాడు , 
“ రంగయ్యా, నన్ను అయిదుసార్లు మోసం చేశావు. 

కానీఈసారి 
చచ్చినా మోసపోను. ” 

తన మేక ,కోటు, బూటు , డబ్బులు తీసుకోటానికి మళ్లీ 
మాయదారి రంగయ్య దగ్గరకు బయలుదేరాడు . 


గుర్రం ఎక్కి మేకల మల్లయ్య తన ఇంటికి ప్రయాణమయ్యాడు . 


దారిలో మేకల మల్లయ్యకి అతని తమ్ముడు కనిపించాడు . 
తన దగ్గరనుంచి మాయదారి రంగయ్య మేకని ,కోటుని , 
బూటుని , డబ్బుని మోసంచేసి ఎలా కాజేశాడో అతడికి చెప్పాడు 
మల్లయ్య . 

“ నా దగ్గర పెద్ద సంచి ఉంది . రంగయ్యని పట్టుకుని ఈ 
సంచిలో కట్టేసి , నదిలో పడేద్దాం . అప్పుడు రంగయ్య మనల్ని 
ఇక ఎన్నడూ మోసం చెయ్యలేడు , ” మేకల మల్లయ్య తమ్ముడు 
చెప్పాడు . 


మేకల మల్లయ్య , అతడి తమ్ముడు అనుకున్నట్టుగానే 
రంగయ్యని పట్టుకుని సంచిలోకి నెట్టారు. సంచి మూతినితాడుతో 
కట్టేసిదానిని నదిలో పడేశారు . 

ఆ సంచి తేలుతూ నది ఒడ్డుకిరాసాగింది .దానిని తిరిగి నీటి 
మధ్యలోకితోసెయ్యటానికి ఒక పొడవాటి కర్రకోసం మేకల 
మల్లయ్య , అతడి తమ్ముడు ఊళ్లోకి వెళ్లారు . 


" 


అయితే రంగయ్య జేబులో ఒకచాకు ఉంది . 
ఆచాకుతో సంచినికోసేసి నీటిలోంచి బయటకు వచ్చాడు . 

తరవాత ఆ సంచిలో కొంచెం గడ్డి , కొన్ని రాళ్లు పెట్టి కట్టేసి , 
తిరిగి నదిలో పడేశాడు . 


తరవాత రెండురోజులవరకు రంగయ్యఊళ్లోకిరాలేదు . 

పది ఆవులను కొనుక్కుని మూడవరోజున వాటిని 
తోలుకుంటూ ఊళ్లోకి వచ్చాడు . అలా అతడు మేకల మల్లయ్య 
ఇంటి ముందు నుంచి వెళుతున్నాడు . 

రంగయ్య, అతడి పది ఆవులను మేకల మల్లయ్య, అతడి 
తమ్ముడు గుడ్లు అప్పగించి చూడసాగారు . 


అప్పుడు రంగయ్య ఒక చెట్టు వెనకదాక్కున్నాడు. మేకల 
మల్లయ్య అతడి తమ్ముడు పొడవాటి కర్రతో తిరిగి వచ్చి ఆ సంచిని 
నది మధ్యలోకి తోసేశారు . 


“ నన్ను కూడా సంచిలో కట్టేసి నదిలో పారెయ్యి , ” అన్నాడు 
మేకల మల్లయ్య , “ నాకు కూడా కొన్ని ఆవులు కావాలి. ” 

మేకల మల్లయ్యని రంగయ్య అలాగేసంచిలో కట్టేసి నదిలో 
పడేశాడు . 


“ రంగయ్యా, ఈ ఆవులను ఎక్కడినుంచి 
తోలుకొస్తున్నావు ? ” 

““నీళ్లలోపల నాకు ఈ ఆవులుదొరికాయి . ఇలాంటి 
ఆవులు అక్కడ వందలాదిగా ఉన్నాయి . 

కానీనేను పది 
ఆవులను మాత్రమేతెచ్చుకోగలిగాను, ” చెప్పాడు రంగయ్య. 


కొంచెం సేపటికి మేకల మల్లయ్య అరవటం మొదలు 
పెట్టాడు. అతని తమ్ముడితో రంగయ్య ఇలా అన్నాడు , “ చూడు , 
అతడు ఆవులనుపిలుస్తున్నాడు . ” 


. . 


అప్పుడు మేకల మల్లయ తమ్ముడు ఇలా అన్నాడు , 
“ నన్ను కూడా సంచిలో కట్టేసి నదిలో పడెయ్యి. నేను కూడా 
అక్కడి నుంచి కొన్ని ఆవులను తెచ్చుకుంటాను. ” 

అతడిని కూడా సంచిలో కట్టేసి నీటిలో పడేశాడు రంగయ్య . 

కొంచెం సేపటికి మేకల మల్లయ్య తమ్ముడు కూడా అరవటం 
మొదలుపెట్టాడు. 


వాళ్లిద్దరినీఅలా కొంచెం సేపు అరవనిచ్చి పొడవాటి కర్ర 
సాయంతో ఆ సంచులను నీటి లోంచి బయకు లాగాడు. సంచులకు 
కట్టినతాళ్లు తియ్యటంతో ఆ ఇద్దరు బయటకు వచ్చారు . 

వాళ్లిద్దరినీచూసి రంగయ్య పెద్దగా నవ్వాడు . “ నిన్ను మొత్తం 
ఎన్నిసార్లు మోసం చేశానో చెప్పు ,” మేకల మల్లయని మాయదారి 
రంగయ్య అడిగాడు . 

“ నన్ను ఆరు సార్లు మోసం చేశావు . మళ్లీ నీ చేతుల్లో 
మోసపోవాలని లేదు . ” 


దాంతో మేకల మల్లయ్యకి అతడి మేక ,కోటు, బూటు 
తిరిగి ఇచ్చేశాడు రంగయ్య. 

అయితే డబ్బులు మాత్రం అతడి దగ్గరే ఉంచుకున్నాడు . 
మాయదారి మోసగాడు అయిన తాను అతడిని మొత్తం 
ఆరుసార్లు మోసం చేశాడన్నది అతడు ఎప్పుడూ 
గుర్తుంచుకోటానికి అలా చేశాడు రంగయ్య . 


